iy 


[IY 


5 
ba 


vs 
(CES 
క్త 
wl 
ల్‌ 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134. 
గౌతమీనగర్‌,3వ లైను, క్యష్ణలంక, విజయవాడ-520 013. 
https ://madhirafamily.wordpress.com/ 


లలితాదేవి ఆవిర్భావాన్ని కీర్తిస్తు దేవతలు చేసిన ఈ స్తోత్రమ్‌ అత్యంత శక్తివంతమైనదో 
ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు వింటే లలితాదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి మనకున్న అన్ని 
సమస్యలు తొలగి సుఖసంతోషాలతో వుండవచ్చు. 

ఈ స్తోత్రాన్ని వినేటప్పుడు, చదివేటప్పుడు సాక్షాత్తు లలితాదేవి మన కళ్ళ కెదురుగుండా 
హోమగుండంలో నుంచి ఉద్భవిస్తున్నట్టుగా భావించాలి. ఈ విధంగా పార్థిస్తే అనేక 
భువనభాండాలను పాలించే లలితా మహా పరా భట్టారిక అనుగ్రహం తప్పక కలుగుతుంది. 


శ్రీ మాతా శ్రీ మహారాజ్లీ శ్రీమత్‌ సింహాసనెశ్వరీ। 
ర 
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా॥ 


భండాసురిని సంహరించడానికి లలితా దేవి చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించింది. 
లలితాదేవి ఆవిర్భావానికి దేవతలందరు కలిసి ఒక యజ్ఞం చేసారు. ఆర్తితో అమ్మవారిని 
అందరూ (ప్రార్థించారు. అప్పుడు అమ్మవారి ఆవిర్భావం ప్రారంభమైంది. అమ్మవారి అనుగ్రహం 
కలిగి మామూలు నేత్రాలతో చూడటానికి వీలులేని పరబ్రహ్మ స్వరూపమైనట్టి అమ్మ అందరికి 
కనిపించే రూపంతో అనేక కోట్ల [బహ్మాండాలకు నాయకురాలైనటువంటి తల్లి మణిద్వీపంలో 
కూర్చుని అన్ని బ్రహ్మాండాలను శాసించే తల్లి హోమగుండంలోనుండి ఆవిర్భవించటం 
ప్రారంభించింది. ఆమ్మ ఆ చిదగ్ని కుండంలోనుంచి ఆవిర్భవిస్తునటువంటి స్వరూపాన్ని దేవతలు 
చూసి భక్తి పారవశ్యంతో ప్రార్ధన చేసారు. 

అలా ఆవిర్భవించిన తల్లి స్వరూపానికి బుషులు పెట్టిన పేరు లలితాదేవి. శ్రీ విద్యా 
అనే బాలా, నవాక్షరీ, పంచదశీ, షోడశీ మంత్ర రూపిణి లలితాదేవి. ఆ విధంగా ఆవిర్భవించిన 
లలితా దేవిని [బహ్మ, విష్ణువు, శివుడు, నారదుడు, సప్రబుషులు, గంధర్వులు, యక్షులు 
వచ్చి దర్శించుకున్నారు. సకల మంత్రాలకు అధీశ్వరియైనట్టి దుర్గాదేవి, విద్యా దేవత 
అయినటువంటి శ్యామల బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి 
అనే సప్తమాత్రుకలు, అణిమాది అష్టసిద్దులు వచ్చి లలితా పరమేశ్వరికి నమస్మరించాయి. 
వీరితో పాటు కోట్లకొద్ది యోగినీ గణాలు కూడా లలితాదేవిని దర్శించుకున్నాయి. 

బ్రహ్మాండపురాణంలో శ్రీ విష్ణు స్వరూపులైనటువంటి హయగ్రీవులు లలితాదేవిని గురించి 
వివరంగా చెప్పారు. శ్రీ దేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీ విద్యా మంత్రాల విశిష్టిత, అంతర్యాగ 
బహిర్యాగ క్రమము, జప లక్షణము, జోను (ద్రవ్యాలు, శ్రీ చక్రము, శ్రీ విద్యా, గురు శిష్యుల 
సంబంధము పలు స్తోత్రాలను చెప్పారు. 

మంత్రాలలో శ్రీ విద్య, విద్యలలో కాలీ విద్య, పురాలలో శ్రీపురం ఎలా ప్రధానమైనవో 
అలాగే శక్తులలో లలితాదేవి, శ్రీవిద్యోపాసకులలో పరమశివుడు గొప్పవారు. 


పూర్వ యుగములలో భండాసురుడు, విశుక్రుడు, విషంగుడు అనే ముగ్గురు సోదరి 
రాక్షసులు లోకములను అన్నిటినీ నిర్వీర్యం చేసివేశారు. భండాసురునికి ఒక వరం ఉంది. 
ఈ బ్రహ్మాండములో అతనిని ఎవరూ జయించలేరు. బాధను భరించలేని దేవతలు ఈ 
బహ్మాండమునకు ఒక రంధ్రము చేసి ఆవతలి బ్రహ్మాండములో ఉన్న శంభుదేవుని తమను 
కాపాదవలసినదిగా (ప్రార్థించారు. ఆ స్తోత్రమె శంభుదేవుని వార్ధన 


శ్రీ శంభుదివృని ప్రార్ధన 


. జయ ఫాలనయన (శితలోలనయన సితశైలనయన శర్వా 
జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో! 


జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణిసాంద్రహళి చరణా! 
జయ యోగమార్ద్గ జితరాగదుర్గ మునియాగభాగ భర్షా॥ 


. జయ స్వర్గవాసి మతివర్గభాసి |ప్రతిసర్గసర్గ కలా 
జయ బంధుజీవ సుమబంధుజీవ సమసాంద్య రాగ జూటా॥ 


. జయ చండచండతర తాండవోగభర కంపమాన భువనా। 
జయ హార హీర ఘనసార సారతర శారదాభరూవా॥ 


జయ శృంగి శృంగి [కుతి భృంగి భృంగి 
భృతి నంది నంది వినుతీ। 
జయ కాలకంఠ కలకంఠకంఠ సురసుందరీస్తుత శ్రీ॥ 


. జయ భావజాత సమభావజాత సుకలాబిత ప్రియాహి; 
జయ దగ్గభావ భవ స్నిగ్రభావ భవ ముగ్గభావ భవనా॥। 


జయ రుందమాలి జయ రూక్షవీక్ష రుచిరుంద్రరూప రుద్రా 
జయ నాసికా[గ నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా॥ 


_ జయ ఘోర ఘోరతరతాపజాప తప ఉ[గరూప విబితా। 
జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలీ॥ 


09. జయ సూర్యచం[దశిఖి సూచనా(గ నయలోచనాగ్ర ఉగా। 
జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాం|ఘి యుగ్మా॥ 


10. జయ ఫాలనెత్ర జయ చంద్రశీర్న జయ నాగభూష శూలి, 
జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో! 


ఇతి సర్వదేవతా కృత శ్రీ శంభుదేవుని (ప్రార్థన సంపూర్ణమ్‌ 


ణి 


(భండాసురుని అకృత్యములను తట్టుకొనలేని దేవతలు శంభుదేవుని రక్షించమని ప్రార్ధించగా 
- ఈశ్వరుడు వారికి అన్నిటికి సా ఖే మహాశక్తిని (లలితాదేవిని) పార్ధించమని సలహా 
ఇస్తాడు. అప్పుడు దేవతలు పెద్ద హోమగుండాన్ని తయారుచేసి, ఆవలి బ్రహ్మాండములో ఉన్న 
అగ్నిని తీసుకుని వచ్చి రగిల్చి తమ శరీర భాగములనే సమిధలుగా హోమంలో వేస్తూ, ఆ తల్లి 
కొరకు హోమం చేస్తారు. వారి ప్రార్థనను మన్నించిన జగన్మాత ఆ హోమగుండం నుండి చిదగ్ని 
కుండ సంభూతగా ఆవిర్భవిస్తుంది. ఆవిధంగా ఆవిర్భవించిన మహాశక్తి స్వరూపిణికి “లలితాదేవి” 
అని నామకరణం చేసి ఈ విధంగా స్తుతించి భండాసురుని సంహరించమని వేడుకుంటారు.) 


శ్రీ లలితా ఆవిర్భావ స్లీతి 
(శ్రీ లలితా అప్టకారికా స్తోతీమ్‌) 
ఆలో 
- భావార్థముతో, - 
01. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి। 
లలితా పరమెశాని సంవిద్వహ్నః సముద్భవ॥ 


ఓ విశ్వరూపిణీ! సర్వాత్మా! సమస్త ప్రపంచానికి యేకైక నాయకి! జ్ఞానాగ్ని నుండి 
పుట్టినటువంటి లలితా పరమెశ్వరీ నీకు నమస్కారము. 


02. అనంగరూపిణి పరే జగదానందదాయిని। 
లలితా పరమేశాని సంవిద్వహ్నస్సముద్భవ।॥ 


ఓ అనంగ రూపిణీ! పరా! సర్వజగత్తుకు ఆనంద (ప్రదాయినీ! జ్ఞానాగ్ని నుండి 
పుట్టనటువంటీి లలితా పరమేశ్వరీ నీకు పరదనము, 


03. జ్ఞాత్వజ్ఞానజైయరూపే మహాజ్ఞాన ప్రకాశిని। 
లు ఇ ల! లు 
లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ।॥ 


జ్ఞాతా - జ్ఞానము - జ్లేయము అను త్రిపుటేశ్వరరూపిణీ! మహా జ్ఞాన ప్రకాశిని! - 
జ్ఞానాగ్ని తు పుట్టనటువంటీ లలితా పరమేశ్వరీ నీకు నమఃసుమాంజలి! 


04. లోకసంహారరసికే కాళికే భద్రకాళి౪। 
లలితా పరమిశాని సంవిద్వహ్నస్సముద్భవ।॥ 


లోకసంహారమందు ప్రీతికలదానా! కాళీ! భద్రకాళీ! - జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటి 
లలితా పరమేశ్వరీ నీకు నమస్కారము. 


05. లోకసంత్రాణరసి౩ మంగళే సర్వమంగళే। 

లలితా పరమెశాని సంవిద్వహ్నేస్సముద్భవ। 

లోకరక్షణయందు పీతి కలదానా! మంగళా! సర్వమంగళా! -జ్ఞానాగ్ని నుండి 
పుట్టనటువంటి లలితా పరమేశ్వరీ స్‌కు ప్రణామములు. 


06. విశ్వసృష్టిపరాధనె విశ్వనాథే విశంకటే। 
లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ।॥ 
సమస్త సృష్టికి ఆధారమైన దేవీ! సమస్త జగత్తుకు ప్రభువైన తల్లీ! సంకటములను 


పోగొట్టు మాతా! - జ్ఞానాగ్ని నుండి పుట్లినటువంటి లలితా పరమేశ్వరీ సీత కైమోడ్పులు. 
అ లూ 6 త 


07. సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే। 


లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ। 


జ్ఞానాగ్ని నుండి సమస్త సృష్టి చేసిన జననీ! జ్ఞానాగ్ని నుండి పుట్టన లలితా పరమేశ్వరీ 
నీకు అభివాదములు. 


08. భండాద్వైస్తారకాద్యైశ్వ పీడితానాం సతాం ముదే। 
లలితా పరమెశాని సంవిద్వహ్నస్సముద్భవ।॥ 


భండాసుర, తారకాసురాది రాక్షసులచే పీడించబడే సత్పురుషులకు సంతోషము కలిగించే 
జగన్నాతా! జ్ఞానాగ్ని నుండీ పుట్టనటువంటీ లలితా పరమేశ్వరీ నీకు శత సహస కోటి 
నమస్కారములు. 


బ్రహ్మాండ పురాణాంతర్గత లలితా ఆవిర్భావ స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ 


సర్వ బెవతా కృతీ లలితా స్తోక్రమ్‌ 
వాదుర్భభూవ పరమం తేజః పుంజమానూపమమ్‌। 
కోటిసూర్య ప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్‌॥ 


తన్మధ్యమ సముదభూచ్చక్రాకార మనుత్తమమ్‌। 
తన్మధ్యమ మహం ల ముదయార్మ సమప్రభామః॥। 


జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికామ్‌। 
సౌందర్య సారసిమాన్తా మానందరస సాగరామ్‌॥ 


జపాకుసుమసంకాశాం దాడిమీకుసుమాంబరామ్‌। 
సర్వాభరణసంయుక్తాం శృంగారైక రనాలయామ్‌॥ 


కృపాతారంగితాపాంగ నయనాలోక కౌముదీమ్‌। 
పాశాంకుశేక్షు కోదండ పంచబాన లసత్మరామ్‌॥ 


తాం విలోక్య మహాదేవీం దేవాస్సర్వే స వాసవాః। 
ప్రణముర్శుది తాత్మానో భూయో భూయో ఖీలాత్మికామ్‌॥ 


మంగళకరమైన వాటన్నిట్లోను అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై 
అన్ని అర్థములను సాధించి శరణు జొచ్చిన వారికి ఆశయమిచ్చి పరమశివుని అర్జాంగి 
ఐన ఓ పార్వతీ! ఓ దుర్గాదేవీ! ఓ నారాయణీ నిన్ను శరణు కోరుతున్నాను. 


